Registered No. HSE -49/2016 


రత 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


SATEN 


ANDHRA 
PRAY 


GY6 


आध्रप्रदेश 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవ 

జయత 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No.6 


AMARAVATI, THURSDAY, FEBRUARY 6 , 2020 


G .686 


PART II -MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 
COMMISSIONER , SATTENAPALLE MUNICIPALITY , 

SATTENAPALLE . 


Roc .No.765 /2019 -G1. 


Date : 28 -01- 2020 . 


DIVISION OF WARDS - DIVISION OF SATTENAPALLE MUNICIPALITY INTO THIRTY 

ONE ( 31) - APPROVED BY THE COMMISSIONER AND DIRECTOR OF 
MUNICIPAL ADMINISTRATION , A . P ., GUNTUR - FINAL PUBLICATION TO BE 
PUBLISH IN FORM - VI. 


Ref : 


Proceedings Roc No : 1/ Sattenapalle /2020 / Elec-l, Dt. 24 .01. 2020 of the 
Commissioner and Director ofMunicipalAdministration , A . P ., Guntur 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


FORM VI 


(Rule 13 ) 


Delimitation ofwards in Sattenapalle Municipality 


NOTIFICATION 


In pursuance of the provision ofRule 4 (L) of the Andhra Pradesh Municipalities (Division of 
Nagar Panchayats and Municipalities into Wards) Rules, 1994 issued by the Government in G .O . Ms. No .31, 
MA & UD (Elec-l), dated 03-02- 1995 the residents of Sattenapalle Municipality informed that the area of the 
Sattenapalle Municipality has been divided into 31 Wards as per the boundary description detailed hereunder. 


In pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities (Division of 
Nagar Panchayats and Municipalities into Wards) Rules, 1994 residents of Sattenapalli Municipality are hereby 
informed that Delimitation of the 31Wards of SattenapalliMunicipality is confirmed as detailed below : 


Ward No. 


Boundary Description 


(2 ) 


1 st ward 


North :- Municipality Limits. Starting from North East corner of S .No : 37 , runs towards 
North till it meet North -West corner of S.No :247 and runs towards east along 
Northern boundary of S.no :247, 251,252 till itmeets North West corner of S.No :254 . 
East :- Starting from the Municipality at Narth - East corner of S.No : 254 and runs 

towards south , along the east Boundary of 254 and turns toward south 
along the western Boundary of S.No : 257 , 240 , 235 , 234 , 226 and turns towards 
south and turns towards east from next road till it meets the south west 
corner of D.No: 1-4-97 /1 and turns towards south till it meet south 
west corner of D .No : 1 -4 -61 and turns towards east till it meet the 
Bheemavaram Road and turns towards south runs along the 

Bheemavaram Road and meet the railway track . 
South : - Starting the above junction turns to west along the railway track fill it 

Meet the Railway gate Junction . 
West:- Starting from the above point runs towards north along Abburu Road till it 
meet the north west corner of S.No :247 . 


North :- starting from the S.No : 257 North West corner and runs towards East along 
the municipalboundary till meet the railway track. 
East:- starting from the Railway track passing through the S .Nos: 304, 269 and 273. 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


2nd ward 


South :- Railway track passing through the S.Nos: 274 and 273 till it meet the south 
west point of S .No: 278 . 
West:- Eastern boundary ofward No : l. 


3rd ward 


North :- Starting from Railway track towards East along the northern boundary of 
S .Nos:304,303,302,301,300 ,299, 298 and meet the north east corner of S .No : 306 . 
East: - Starting from the above point runs towards south along the east 
boundary of S .Nos:306 , 307,319 , 321 tillmeet the south east corner of S .No : 323 . 
South :- Starting from the above point runs towards west along the southern 
boundary of S.Nos:323,324 ,317 , 313 and south Boundary of old Summer sto 
tank bund of Ura Cheruvu tillmeet the Railway Station Road . 
West:- Starting from the above point runs towards north along the Railway Station 
Road tillmeet the opposite of Venkateswara swamy temple and turns towards 
east tillmeet the D .No : 3 -8 -5 and turns towards north till meet opposite D .No: 3 - 1 - 30 
and turns east till meet the ralway track in the south west corner of S.no: 278 
(Bheemavaram Road ) along the Railway compound wall. 


4th ward 


North :- Tank Bund South Boundary . 
East:- Starting from e - seva center runs towards south along the Railway station 
road 

till itmeet the East Side D .No : 7 -7 - 13 . 
South : - Starting drom the above point and runs towards west along the passes on 

D .no : 7 -7 - 26 . 7 - 7 -6 till itmeet the D .no : 7 -7 - 1 . 
West:- starting from the above point and runs towards north along sangam Gudi 
road 

via Anjaneya swamitemple till itmeet the north Boundary . 


5th ward 


North :- Tank Bund South Boundary . 
East:- Starting from Uracheruvu in Gopireddy street and runs towards South till it 

meet the Nandigama Donka road 
South :- Starting from the above point and runs towards west and meet the 
railyway 

station road southern side of the Lakshmi theater 
West:- Starting from the above point and runs towards north along railway Station 

road Till it meet the opposite of e - seva center. 


North :- starting from the Gopireddy street near Uracheruvu runs towards east 
along 

Uracheruvu kaluva and meet Nandigama donka road . 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


East:- 


S .No: 336 east Boundary of " O " Ponit . 


6th ward 


South :- Starting from the above point and runs towards west along the 
Nanadigama 

donka road SBI main branch till the meet south east bioundary of 5 th 


ward 


D .No. 4- 12 -7 / 7 /2 
West:- starting from the above point runs towardsnorth via Gopireddy street, tillit 

meet Uracheruvu kaluva 
North :- Southern Bounadary of 4 & 5 Wards. 
East:- Western Boundary of 8th ward . 
South :- Guntur - Macherla main road (Police quarters road junction to Clock 
tower 


7th ward 


Center ). 
West :- Eastern Boundary of 27th ward . 


North :- Starting from the D .No : 6 - 4 - 1 runs towards east along the Nandigama 
Donka 

Road till it meet the D .No : 6 -8 - 29 northern Boundary . 
East: - Western Boundary of 9th ward . 
South :: Guntur - Macherla main road (Lutheran Church to Police Quarters 
Junction ) 
West:- Starting from above point runs towards north along the D .S.P office Road till 
it meet the Nandigama Donka Road . 


8th ward 


North :- Starting from the D .NO: 6 - 8 - 29 runs towards east along the Nandigama 
Donka Road till it meet the D .No : 5- 12-14 
East :- starting from above point and runs toward south along the Cow yard road 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


till it 


meet the Guntur - Macherla Road . 


9th ward 


South :- starting the above point runs toward west along Guntur - Macherla main 
road till itmeet the Lutharan Church eastern Compound wall Junction and south 
west Corner of Indian oil Bunk. 
West:- starting from above Indian oil petroleum bunk Junction and turns towards 
north along the Lutharan Church Eastern compound wall meet the D .No : 6 - 3 -52 
and turns towards west runs meet the opposite D .No : 6 -7 - 25 and turns north and 
runs along touch the Opposite D .No:6 -7- 21 till meet the Northern Boundary of 
Starting Point, 


North:- Starting from East Side Road of D .No : 5- 12 -4 and runs towards East along 
Nandigama Donka Road and in the Northern Boundary of S .No : 
331, 330 , 328 , 327 ,326 & 325 tillmeets the Municipal Limits . 
East:- Municipal Limits. Starting from the above point and runs towards south 
passing theeastern Boundary of S.No: 325 ,36, 369 till the first starting south east 
comerpoint 
South : - Guntur - Macherla Road R & B main road Fire Station to cow yard junction . 
West:- Eastern boundary of 9th ward . 


10th ward 


11th ward 


North :- Starting from the Eastern boundary of holy Family Eng . School and runs 
towards east along the Guntur - Macherla R & B Road till it meet the 
Municipal limits 
East:- Municipal Limits . 
South :- Starting from south - East corner the S .No : 48 vaddavalli village and runs 

Towards west along the southern boundaries of S.No: 48 , 47 ,46 , 44 , 43 ,42, 41, 

40 ,39, 37 , 36 Korapadu Donka ) till itmeets the Hindu Burial Ground Junction . 
West: - Starting from above point runs towards north along Ravella Venkata Rao 
hospital 

Road and turnsEast in Vinayaka temple road till it meet Vinayaka 
templeand turns towards north till it meets Guntur -Machra Raod. 


North :- Starting from the Market Yard junction in Main Road till its meets the north 
east corner of Holy family English Medium School Guntur to Macherla Main 
Road. 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


12th ward 


East:- Western Boundary of 11th ward . 
South :- Starting from Hindu Burial ground Junction runs towards west along the 

Korrapadu Donka Road till it meets the Pasupu kumkumala building 
Junction near 

D .No; 11 - 1- 1 / 1. 
West:- Starting from above point runs towards north along the Ramalayam back 
side 

Road and turns towards east side after passes the D .No:11- 1-10 / 1 till it 
meets the D .No: 11- 2 - 44 and turns towards North till it meets santhinikethan 
Junior College and tums towards east, then turns towards north till it meets 
Guntur to Macherla Main Road . 


13th ward 


North :- Starting from the D .No: 10 - 1- 1, 2 in chakka vanthena Road runs towards 
east 

along the Bypass road till it meet the Ramalayam Backside Roadand turns 

towards North till it meets Santhi Nikethan Jr.College and tums towards 
east till 

itmeets Boya Colony arch . 
East:- Western Boundary of 12th ward , towards South side . 
South :- Starting from the D .No: 11- 1- 1 / 1 (Near Pasupu kumkumala Building) runs 
toward 

west along sudda bavi - supply channel via chekka vanthena till it meet 

the D .No : 10 -4 -53 . 
West:- Starting from above point runs towards north passing till it meets bypass 
Road . 


North :- Starting from the Clock Tower Junction runs towards East along the Guntur 


14th ward 


Macherla road till itmeet the kakatiya kalian mandapam Road . 
East:- Western Boundary of 13th ward . 
South :- Starting from the Chakka vanthena runs towards west along 

the supply channel Road till it meet the D .No: 15- 2 -66 / 4 . 
West:- Starting from the above point runs towards north along the old bus stand 
road till it meet the Bypass Road junction and turns towards west runs along the 
MunicipalMarket till itmeet the Gorlapadu Bus stand junction and turns towards 
north along the Kattamuri vari veedhi till itmeet the Clock Tower Junction , 


North :- southern Boundary of ward no ; 14th and 13th wards (Supply Channel) 
East:- Starting from the Korapadu donka road runs towards south along 

G .Nageswararao House main road till it meet the D .no : 12 -2 -21 and turns 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


15th ward 


towards west till it meets the D .No : 12-7 -9 and turns towards south meet the 
D .No : 12 - 2 - 6 / A Eastern Boundary and turns toward west runsmeet the D .No . 12 
2-53 northern Boundary and turns towards south till meet the NTR statue 
(Gorlapadu Donka Road ). 
South :- starting the above point and runs towards west along the Gorlapadu 
Donka till it meet the Gachu bavi center . 
West:- Eastern Bounadry of 18th ward . 


16th ward 


North :- Starting from the D .No : 12 - 1 - 29 and South - East boundary of 15th ward 
runs towards East passing North boundary of 
S.No:101, 107, 109, 108 ,106 , 105 ,101,99 , 

98 ,83,49,82 ,55,54,53 till it meet the Noth - East corner point of S .No : 50 of 

Vaddavalli. 
East:- Starting from the above point runs towards south passing Easter 
boundary of S.No : 50 ,51, 67, 66and till itmeet the South -East corner of S.No :68 of 
Vaddavalli. 
South :- Starting above point runs towards East along the Southern boundary of 

S.No :68 ,70 ,169 , 170 ,171,172,176 , 177 ,178, 181,182, 201, 103 ,205,206 ,214,253,255 , 
and SNo : 256 of Vaddavalli South - West cornerpoint . 
West:- Starting from the above point runs towards North passing Eastern 
boundary of Eastern Boundary of 297 , 267, till to meet burial ground and turns 
West passing the South of D.No: 13- 12 - 20 , 13 -5 - 14 and turns North till meet 
D .No :13-5- 14 /5 and turns East till it meet D .No :13-12-1 and turns towards North , 
runs till it meet North Starting point. 


North :- Starting from the D .No : 13 - 7 -33 in paludevarlapadu Road and passing the 
NIR Satute Mahalakshmamma Chettu and Gachu Bavi til it meet the NTR 
Statue in Garlapadu Road . 
East:- Starting from the above point runs towards south and passing through the 
D. No : 13 -3-34.5.No : 262,259 ,258 till it meet the S.No:256 ofWestern Boundry , 


17th ward 


South : - South boundary of S .No:297 of Vaddavalli and also Municipal Limits . 
West:- Starting from above point Eastern boundary of 19th ward till it meet D .NO 
7 - 33 
North :- Starting from D .No : 15- 1-24 runs towards East Via pothuluri veera 
brahmendras swamy Temple passing Southern side of municipal market till 
to meet the D .No : 15 -9 - 39 along supply channel. 
East :- Starting from the above point and runs towards south along touch the MPP 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


18th ward 


chet 


School via vinayaka Temple , D .No : 15 - 2 - 17 . 15 -2 - 3 , and cross the 
Anjaneyaswami temple road and turns east passing bodrai runs Lord Krishna 
Temple and turns south till itmeet the Gachubavi Center. 
South :- Starting from the above junction runs towards west passing the 
Mahalakshmi chettu Center NTR Statue , D .No : 13 -8 - 11 , meet the mazeed 
junction D .No : 13 -6 - 11.jail streetmeet the paludevarlapadu donka junction . 
West:- Starting from above point runs towards north along the paludevarlapadu 
donka Bhramam gari Temple and passing the D .NO : 13-6 -8 / 1, D .No: 13-6 
26 ,Gandhi Statue till it meet D .NO : 15 - 1- 24 and turns towards east till it meet the 
Sri Pothuluri Veera brammandra swamy temple and turns towards North , till it 
meet North of Municipal Market, 


North :- Starting from Opposite D .No: 19 -6 -44 / 15 runs towards east till it meet 
D .No:19-7 . 39 /4 and turns towards north till it meet nagannakunta center and 
turns towards east and passes sri Prasananjaneya Temple till to reach 
Jendachettu center . 
East :- Starting from above point runs towards south along paludevarlapadu 
donka 

Road tillmeet the south east corner of S.No : 295 Vaddavalli village . 
South :- Starting from the South East corner of S.No:295 of Vaddavalli runs towards 
West passing the South east corner of S.No: 295 , 159, 158 ,157 , till it meet the North 
corner of the S .No : 157 , 156 of Vaddavalli. 
West :- Starting from the South - West corner of S.no : 154 of Sattenapalle village 
and runs 

Towards north along the passes S.No; 154 , 15, 149 ,148 of Sattenapalle village 
Eastern Boundary till meets the North starting point. 


19th ward 


North :- Starting from the North West of Ramulavari Temple and runs towards east 
along Bypass Road , Passes Rajive Gandhi Municipal Complex.D .No :15 - 2 
47 Opposite of Church . 
East:- Starting from above point and runs towards south passes D .No : 15 -2 -32, till it 
meet the Chakka Vanthena Bazar and turns towards West and Passing Sri Pothuri 

Veera brammandra swamy temple till it meet garlapadu Road and turns 
towards South along Garlapadu Road passes Gandhi Statue and turns 
towards west along paludevarlapadu road till itmeet Jendachettu center, 
South :- Starting from the above point and runs towardswest along the Brahmam 


20th ward 


gari 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


temple to nagannakunta road till it meet the D .No : 16 - 11- 55 . 
West:- Starting from the above point and runs towards north along opposite 

Bhavanarushi temple till it meets the opposite Municipal office Junction 
and turns 

towards North West till itmeetMunicipal office and Ramulavari Temple . 


North :- Starting from the D .no : 19 -1 -20 runs towards East along municipal office 
Road till it 

meet the Municipal office Junction .(Ramalayam Back Side ) 
East:- Western Boundary of 20th ward . 
South : - Northern Boundary of 19th ward , fill it meet D .No: 19-6 - 10 / 6 . 
West:- Starting from the above point runs towards North meet the Opposite D .No : 
19 -5 

77 and turns towards west runs along the passes the D .no: 19 -5-30 and 
meet the opposite D .No . 19 -5 - 4 and turns towards north runs along passes 
the 19 - 5 - 15 till it meet the Northern starting point. 


21st ward 


22nd ward 


North :- Starting from the D .no : 20 -3 -56 (Shadikhana Road ) runs towards East till it 
meet Ammisetti vari veedhi and towards North along ammisetti vari veedhi and 
passes D .No : 20 - 4 -21 and turns towards east till itmeet bypass Road . 
East:- Starting fron above point passes Westrn boundary of 24 and 21 wards till it 
meet D .No : 19 -7 -39 / 3 
South :- Starting from the above point turns towards West till it meet Shadi Khana 
Bazar from the southern side of D .No : 19 -6 - 44 / 10 , 11 etc . 
West: - Starting from the above point turns towards North ,along Shadi khana Bazar 
till it meet the Northern starting point . 


North :- Guntur - Macherla Road (MunicipalBoundary to 5 lanthe Center) 
East :- Starting from the above point runs towards south along Bypass road till 

meet the D .No : 20 - 5 - 12 and turns towards west till it meet the Ammisetti 
vari veedhi and turns towards south till itmeet the D .No :20 -4- 47and turns 
towards west andmeet the Shadi Khana Bazar and turns towards South 
along shadi khana Bazar till to meet Dead end , and turns towards east 
and furns South at opposite D .No:19 -6- 44 / 15 and pass the western boundary of 

S.No:165, 167 ,162, 170 ,172,162, 163,164, 155 and meet Municipal Limits . 
South : - Municipal Limits . 
West :- Municipal Limits . 


23th ward 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


North :- Starting from 5 lanther junction and runs towards East along the Macherla 


24th ward 


Guntur Road meets the Clock tower Junction , 
East:- Starting from above point and turns and runs towards south along 
Garlapadu Road till the Garlapadu Bus Stop . 
South :- Starting from the above point runs towardswest passing the Municipal 
Office till it meet the Venugopala Swamitemple Road junction . 
West:- Starting from above point runs towards north along Venugopala Swami 
temple 

road till itmeet the Northern Boundary starting point. 


North :- Starting from the road junction at sivalayam and runs towards east along 
the road till it meet sangam temple Bazar road junction at D .No:18 -1 -92 
East:- Starting from the sbove point and runs towards south along the sangam 
temple bazaar and Bavirisetti vari street till it meet Guntur -Marcharla road at 
Clock Tower junction . 
South :- Starting from above point and runs towards west till meet the 5 lanther 

center. Junction . 
West:- Starting from the above point runs towards North along the Atchampet 
Road till it meet the north Boundary junction . 


25th ward 


North :- Atchampet Road . (Polermma Temple road Junction to Sivalayam Temple 

Junction ). 
East:- Starting from the Sivalayam at Atchampet Road and runs towards South along 


the 


Atchampet Road till it meets the 5 lanther Junction . 
South :- Starting from above Point and runs towards west along Guntur Macherla 
Road 


26th ward 


till it meets the Poleramma Temple Street Junction . 
West - Starting from the above point and runs towards North and turns west along 
pedda masid Road till itmeets the peerla Chavadi road and turns towards 
north till itmeet 

peerla Chavadi and turns towards east till it meet 
Poleramma Temple road and turns towards north fill it meet the Atcham Pet Road 
junction . 


North :- Starting from the Municipality on the north west corner of S.No : 130 of 

Sattenapalle village and runs towards east on the northern Boundary of 
S.No : 130,131.132 . 180 of Sattenapalle Village till it meets Atchampet road 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


11 


27th ward 


Junction . 

(Kankarlapadu Donka ) 
East Western boundary of the ward No: 26 . 
South : -Macherla Guntur R & B Road .(up to S .No :137 of South - West Corner). 
West - Starting from the south -west comer of S.No: 137 and tillmeet the S.No : 130 
North West Corner point. 


omer 


28th ward 


North :- Starting from the Sai Krishna Theatre South boundary and turns towards South 
passing the Veera Brahmadra swamy temple till to meet Tank bund Road and 
turns towards east fill it meet D .No : 18 - 2- 103/ 15 / 4 along tank bund . 
East - Western Boundary of 4th ward . 
South :- starting from the D .No ; 18 - 1 -92 runs to west along the Sivalayam , till itmeet the 

Atcham pet road (Poleramma temple Road Junction ). 
West - Starting from the above point runs towards North , along Atchampet road till 
it meet the southern road of Sai Krishna Theatre . 


North :- Starting from the North -West corner of S.No :93 runs towards along the Railway 

trck till it meet the North west corner of S.No:77 
East - Starting from the above point turns towards south along the westem boundary 
of 30th ward till itmeet the south west comer of 30th ward and continues till itmeet the 
Kankanalapalli donka road towards south . 
South :- Starting from the above point, turns towards west, runs along the 
Kankanalapalli Donka road till itmeet the Municipal limits Boundary . 
West - Starting from the above point, turns northern side, runs alongmunicipal 
boundary till it meet the north west corner of S.No: 2 . 


29th ward 


North :- Starting from the North - West comer of the S .No :77 of Sattenapalli runs 
towards East along the Railway track till meet the south west comer of S .no : 278 . 
(Bheemavaram Road ). 


East - West Boundary of 3rd ward . 


30th ward 


South : - Starting from south east corner of old Summer storage tank ( Ura Cheruvu ) 
from Railway Station road , runs towards west along the southern boundary of ura 
cheruvu tillmeet the south west corner of ura cheruvu and turns northern side till 
meet the Atchampet road along the southern road of SaiKrishna theatre . 


West - Starting from above point runs towards North along the Atchampet road till 
meet the street No :11 ofMahaboob nagar road and turns towards west till meet the 
D .No :23 -8 - 4 and turns north along the western boundary of S.No :113,82 and 78 and 
turns northern side and meet the north west corner of S.No :77 . 


12 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


North :- Starting from the North - West corner of the S.No:2 of Sattenapalli runs towards 
East along the Northern Boundary of S.No :14, 15 ,16 ,33, 34,36 ,37 and till to meet the 
S .No :37 North - East corner point. 


East - West Boundary of 1st ward ( Abburu Road ) 


31st ward 


South :- Starting from the railway Gate Junction , turns towards West till it meet the 
South - West corner of S.No:92 ofSattenapalli Town . 


West - Starting from above point runs towards North along the Western Boundary of 

S .No :92, 91A ,89,67 ,6 ,5 , 4 ,3 and till it meet the North - West Corner of S .No :2 of 
Sattenapalli. 


P. SRINIVASA RAO , 

Commissioner, 
Sattenapalle Municipality, 

Sattenapalle. 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


13 


13 


FORM VI 

( Rule 13) 
సత్తెనపల్లిమున్సిపాలిటీ లో వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ 

ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల ( నగర పంచాయతీలు మరియు మునిసిపాలిటీలను వార్డులుగా విభజించడం ) 
రూల్స్ 4 (1) నిబంధనలకు అనుగుణంగా , 1994 లో GO Ms.No. 31 , MA& UD( Elec-I)లో ప్రభుత్వంజారీ చేసింది . 03 -02 
1995 ఇక్కడ వివరించిన సరిహద్దు వివరణ ప్రకారం సత్తెనపల్లి పురపాలక సంఘ ప్రాంతాన్ని 31 వార్డులుగా 
విభజించడమైనదని తెలియజేయడమైనది . 

ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల ( నగర్ పంచాయతీలు మరియు మునిసిపాలిటీలను వార్డులుగా 
విభజించడం ) నిబంధనల ప్రకారం, 1994సట్టినపల్లిమునిసిపాలిటీ నివాసితులు సట్టినపల్లి మునిసిపాలిటీ యొక్క 31 వార్డుల 
డీలిమిటేషన్ క్రింద వివరించినట్లుధృవీకరించబడింది . 


గా 


వార్డ్ నెం 


సరిహద్దుల వివరణ 


( 2) 


ఉత్తరం: పురపాలక సంఘ పరిధిలోని సర్వే నెం. 37 కు ఈశాన్యం మూల నుండి మొదలైసర్వే 

నెం.247 యొక్క వాయవ్యం మూల తాకుతూ తూర్పు దిక్కుకు తిరిగి సర్వే నెం. 247, 251 , 

252 ల యొక్క ఉత్తర హద్దు మీదగా సర్వే నెం. 254 యొక్క వాయవ్యం మూల వరకు 
తూర్పు :- పురపాలక సంఘ పరిధిలోని సర్వే నెం .254 కు ఈశాన్యం మూల నుండి మొదలైదక్షిణం 

దిక్కుకు తిరిగి సర్వే నెం.254 తూర్పు సరిహద్దుగుండా , సర్వే నెం . 257 , 240 , 
235 , 234 ,226 ల యొక్క పడమరవైపు సరిహద్దు గుండా పయనించి తూర్పు వైపునకు 
తిరిగిడోర్ నెం.1 -4- 97 / 1 యొక్క నైరుతి మూల తాకి , మరలా దక్షిణ దిక్కుకు తిరిగిడోర్ 
నెం .1-4- 61 ను తాకి తూర్పు వైపు తిరిగి భీమవరం రోడ్డును తాకి , దక్షిణం వైపు తిరిగి 

భీమవరంరోడ్డులో రైలు పట్టాల వరకు . 
దక్షిణం:- పై తెలిపిన స్థానము వద్ద మొదలై, పడమర దిక్కుగా రైలు పట్టాల వెంబడి పయనిస్తూ 

అచ్చంపేట రోడ్డులోని రైలు గేటు వరకు 
పడమర :- పై తెలిపిన స్థానము వద్ద మొదలై, అబ్బూరురోడ్డులో ఉత్తరందిక్కుగా పయనిస్తూ సర్వే 

నెం.247 యొక్క వాయవ్యం మూలన వరకు 


ల 


వార్డు - 1 


ఉత్తరం:-సర్వే నెం.257 యొక్క వాయువ్యం మూలన మొదలై, పురపాలక సంఘ పరిధి యొక్క 

సరిహద్దుగుండా ఆగ్నేయందిక్కుగా పయనిస్తూ రైలు పట్టాల వరకు 
తూర్పు :- పై స్థానము నుండి మొదలై రైలు పట్టాల వెంబడి నైరుతి దిక్కుగా పయనిస్తూ సర్వే 


వార్డు - 2 


14 


ANDHRA PRADESH GAZETTE , February 6, 2020 


నెం . 371 , 372, 373, 374 , 375. పడమర వైపు వరకు 
దక్షిణం:- పై స్థానము నుండి మొదలైపడమర దిక్కుగా రైలు పట్టాల వెంబడి పయనిస్తూ సర్వే నెం . 

278 యొక్క నైరుతి మూల వరకు 
పడమర :- 1వ వార్డు యొక్క తూర్పు సరిహద్దు మొత్తము . 


వార్డు - 3 


ఉత్తరం:- రైల్వే స్టేషన్ లోని రైల్వే స్టేషన్రోడ్డు మరియు రైలు పట్టాలు కలియు స్థానము నుండి 

మొదలైతూర్పు వైపు పయనిస్తూ రైలు పట్టాల వెంబడి పురపాలక సంఘం పరిధి వరకు చేరి , 
మరల ఆగ్నేయం దిక్కుకు తిరిగి సర్వే నెం . 303, 302, 301 , 300 , 299 , 298 లకు ఉత్తర 

సరిహద్దున పయనించి సర్వే నెం . 306 కు ఈశాన్యం మూల వరకు 
తూర్పు :- పై స్థానము నుండి మొదలైదక్షిణం వైపు తిరిగి సర్వే నెం . 306 , 307,319 , 321 ల యొక్క 

తూర్పు సరిహద్దు గుండా పయనించి సర్వే నెం. 323 యొక్క ఆగ్నేయం మూల వరకు 
దక్షిణం:-పై స్థానము నుండి మొదలైపడమర దిక్కుగాసర్వే నెం . 323 , 324 , 317 , 313 ల యొక్క దక్షిణ 

సరిహద్దు గుండా పయనించి ఊర చెరువు కాలువ ను తాకి,ఊర చెరువు కాలువ ఉత్తర సారి 

హద్దు గా పయనించి రైల్వే స్టేషన్రోడ్డు కలియు స్థానము వరకు 
పడమర :-పై స్థానము నుండి మొదలైఉత్తర దిక్కుగా రైల్వే స్టేషన్రోడ్డు లోని వేంకటేశ్వర స్వామి 

దేవాలయము ఎదురురోడ్డు నందు తూర్పు దిక్కు గా డోర్ నెం : 3-8-5 వరకు చెరీ 
మరలా ఉత్తరపు దిక్కుకు పైనుంచి డోర్ నెం :3-1- 30 ముందు రోడ్డు నందు తూర్పు 
దిక్కు కు తిరిగి రైల్వే ప్రహరీ గోడ మీదుగా సర్వే నెం : 278 యొక్క నైరుతి రైల్ 
పట్టాలు వరకు 


. 


. 


ఉత్తరం: 
ఉత్తరం : - ట్యాంక్ బండ్ దక్షిణ సరిహద్దు . 
తూర్పు : - ఇ- సేవా కేంద్రం నుండి ప్రారంభించి రైల్వే స్టేషన్ రహదారి వెంబడి దక్షిణం వైపు పయనిస్తు 

డోర్ నెం :7 -7- 13 కు ఈశాన్యం మూల వరకు 
వార్డు - 4 | దక్షిణం: - పై బిందువు నుండి ప్రారంభించి పడమర దిక్కు గాడోర్ నెం : 7- 26 , 7-7- 6 మీదగా డోర్ 

నెం : 7- 7- 1 ను కలిసే వరకు , 
పడమర : - పై స్థానం నుండి ప్రారంభించి సంగం గుడి రహదారి వెంట ఉత్తరం వైపు పయనిస్తు 

అంజనేయ స్వామి ఆలయం పక్కగా పురపాలక సంఘ సరిహద్దు వరకు 


5వ వార్డు 


ఉత్తరం: - ట్యాంక్ బండ్ దక్షిణ సరిహద్దు . 
తూర్పు : -గోపిరెడ్డి వీధిలోని ఉరాచెరువు నుండి మొదలుకొని దక్షిణదిశగా పయనిస్తు 

నందిగమ ఊంకా రహదారి వరకు 
| దక్షిణం: - పై స్థానము నుండి ప్రారంభించి పడమర వైపు పయనిస్తు రైల్వే స్టేషన్రోడ్ లోని లక్ష్మి 

థియేటర్ యొక్క దక్షిణ వైపు రోడ్డు వరకు 
పడమర: - పై స్థానం నుండి ప్రారంభించి రైల్వే స్టేషన్ వెంట ఉత్తరం వైపు పయనిస్తు ఇ - సేవా కేంద్రానికి 

ఎదురు రోడ్డు వరకు 


ANDHRA PRADESH GAZETTE , February 6, 2020 


15 


15 


ఉత్తరం: - ఉరచెరువు సమీపంలోనిగోపిరెడ్డి వీధి నుండి ప్రారంభించి తూర్పు వైపు 

ఉరచెరువు కాలువ వెంట పయనిస్తు నందిగామ డోంక వరకు 
తూర్పు : - S.No: 336 తూర్పు సరిహద్దు ( "O "పాయింట్ ") 
దక్షిణం: - పై స్థానం నుండి ప్రారంభించి నందిగామ డొంక లోని స్టేట్ బ్యాంక్ ప్రక్కగా పడమర వైపు కు 

పయనిస్తూ 5 వ వార్డు లోని D .No.4 - 12- 7 / 7 / 2 యొక్క తూర్పు హద్దు వరకు 
పడమర : - పై స్థానం నుండి గోపిరెడ్డి వీధి మీదుగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉరబెరువు కాలువ 
వరకు 


6 వ వార్డు 


7వ వార్డు 


ఉత్తరం : - 4 & 5 వార్డుల యొక్క దక్షిణ సరిహద్దు 
తూర్పు : - 8 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
దక్షిణ: - గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారి నందు పోలీస్ క్వార్టర్స్రోడ్ జంక్షన్ నుండి క్లాక్ 

టవర్ సెంటర్ వరకు 
పడమర: - 27 వ వార్డు యొక్క తూర్పు సరిహద్దు . 


16 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


ఉత్తరం: -డోర్ నెం :6-4 -1 నుండి ప్రారంభించి నందిగమ ఊంక రోడ్డు లో పయనిస్తూ 

డోర్ నెం :6-8 - 29 యొక్క ఉత్తరం సరిహద్దు వరకు 
తూర్పు : - 9 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
దక్షిణ: - గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారి నందు లూథరన్ చర్చి నుండి పోలీస్ క్వార్టర్స్జంక్షన్ 

వరకు 
పడమర : - పై స్థానము నుండి మొదలుకొని D.S. P ఆఫీసురోడ్ వెంబడి ఉత్తరం వైపు 

పయనిస్తూ నందిగమ ఊంకా రోడ్డు వరకు 


| 8 వ వార్డు 


ఉత్తరం: -డోర్ నెం : 6 -8 - 29 నుండి మొదలకొని నందిగమ డోంకా వెంట తూర్పు వైపు పయనిస్తూ 

డోర్ నెం : 5- 12 - 14 వరకు 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభించి దక్షిణదిశగా పయనిస్తూ ఆవులదొడ్డిరోడ్డు వెంట 

గుంటూరు - మాచర్ల రహదారిని కలిసేవరకు 
దక్షిణ: - పై స్థానం నుండి ప్రారంభించి ,గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారి వెంట పడమర దిశగా 

పయనిస్తూ లూథరన్ చర్చి తూర్పు కాంపౌండ్ వాల్ జంక్షన్ మరియు ఇండియన్ ఆయిల్ 
9 వ వార్డు 

|| బంక్ నైరుతి మూల కలయు స్థానము వరకు 
పడమర: - పై స్థానం నుండి ప్రారంభించి ఉత్తర దిక్కుకు తిరిగి లూథరన్ చర్చి తూర్పు కాంపౌండ్ 

గోడ వెంట పయనిస్తూ డోర్ నెం : 6- 3- 52 వరకు మరియు పశ్చిమ దిశగా తిరిగి 
డోర్ నెం :6-7-25 ఎదురు వరకు మరియు తిరిగి ఉత్తర దిక్కు గా పయనిస్తూ 
డోర్ నెం : 6-7- 21 ఉత్తర సరిహద్దు వరకు . 


ఉత్తరం: -డోర్ నెం : 5 - 12 - 4 యొక్క తూర్పు వైపు రోడ్ నుండి ప్రారంభించి , నందిగమ డోంకా రోడ్ 

వెంబడి , సర్వే నెం : 331 , 330 , 328 , 327, 326 & 325ల యొక్క ఉత్తర సరిహద్దులో 

పయనిస్తూ పురపాలక సంఘ పరిధి కలిసే వరకు . 
తూర్పు : - పురపాలక సంఘ పరిధిలోని పై బిందువు నుండి ప్రారంభించి , దక్షిణ వైపుగా పయనిస్తూ 

సర్వే నెం : 325, 368 , 369 ల యొక్క తూర్పు సరిహద్దుల వెంట పయనిస్తూ ఫైర్ స్టేషన్ 


10 వ వార్డు 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


" 


2000C 


ఆగ్నేయమూలలో గుంటూరు - మాచర్ల రోడ్ ఆర్ అండ్ బి ప్రధాన రహదారి వరకు 
దక్షిణ: - గుంటూరు - మాచర్ల రోడ్ ఆల్డింబి ప్రధాన రహదారి పైర్ స్టేషన్ నుండి ఆవుల దొడ్డి 

జంక్షన్ వరకు . 
పడమర : - 9 వ వార్డు యొక్క తూర్పు సరిహద్దు . 
ఉత్తరం: - హోలీ ఫ్యామిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క తూర్పు సరిహద్దు నుండి ప్రారంభమై 

గుంటూరు - మాచర్ల ఆర్ఎండ్ బి రహదారి వెంబడి తూర్పు వైపు పయనిస్తూ 

మున్సిపల్ సరిహద్దు చేరుకునేవరకు . 
తూర్పు : - సర్వే నెం : 3, 48 యొక్క తూర్పు సరిహద్దు . ( మునిసిపల్ పరిమితులు ) 
దక్షిణ: - వడ్డవల్లి గ్రామ సర్వే నెం: 48 యొక్క ఆగ్నేయ మూల నుండి మొదలై సర్వే 

నెం : 48 ,47 ,46,44 , 43 , 42 , 41 , 40, 39, 37 , 36ల యొక్క దక్షిణ సరిహద్దుల వెంట 

పడమర వైపుగా పయనిస్తూ ( కొర్రపాడు డోంక )హిందూ శ్మశాన వాటిక వరకు , 
పడమర : - పై స్థానము నుండి ప్రారంభించి ఉత్తర దిక్కు కు తిరిగి రావెల వెంకట రావు ఆసుపత్రి 
వెంట పయనిస్తూ వినాయక గుడి రోడ్డు వరకు మరలా తూర్పు దిక్కు కు తిరిగి వినాయక గుడి 

వెంట పయనిస్తూ గుంటూరు - మాచర్ల రోడ్డు కలిసేవరకు . 


11 . 


12వ వార్డు 


ఉత్తరం: - మెయిన్రోడ్లోని మార్కెట్ యార్డ్ జంక్షన్ నుండి హోలీఫ్యామిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 

గుంటూరు యొక్క ఈశాన్య మూలలో కలిసేవరకు ( గుంటూరు - మాచర్ల మెయిన్రోడ్ ) 
తూర్పు : - 11 వవార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
దక్షిణం: - హిందూ శ్మశాన వాటిక జంక్షన్ నుండి పడమర వైపు కొర్రపాడు డోంకరోడ్ వెంబడి 

పయనిస్తూ డోర్. నెం : 11 -1-1 / 1. సమీపంలో పసుపు కుంకుమల భవనం జంక్షన్ కలిసే 

వరకు . 
పడమర : - పై స్థానం నుండి ప్రారంభించి ఉత్తర దిశగా రామాలయం వెనుక వైపు రహదారి వెంట 

పయనిస్తూడోర్ నెం : 11 -1- 10 /1 తరువాత తూర్పు దిక్కుకు తిరిగి డోర్ నెం : 11 -2- 44 
వరకు 

మరియుఉత్తర దిశగా తిరిగి శాంతినికేతన్జూనియర్ కాలేజీ వరకు మరియు తూర్పు వైపు 
తిరిగి , ఉత్తరవైపు తిరిగి గుంటూరు మాచర్ల మెయిన్రోడ్ వరకు . 


ఉత్తరం : - చక్క వంతెనరోడ్లోనిడోర్ నెం : 10 -1-1, 2 నుండి ప్రారంభించి బైపాస్ రహదారి వెంట 

తూర్పు వైపు పయనిస్తూ రామాలయం వెనుక వైపు రోడ్డుని కలిసే వరకు మరియు 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


13వ వార్డు 


ఉత్తరము వైపు తిరిగి శాంతి నికేతన్ జూనియర్ కాలేజీని కలిసే వరకు మరియు తూర్పు 

వైపు తిరిగిబోయకాలనీఆర్చి వరకు . 
తూర్పు : - 12 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు , దక్షిణ వైపు 
| దక్షిణం: -డోర్ నెం: 11 -1-1/1(పసుపు కుంకుమాల భవనం దగ్గర) నుండి ప్రారంభించి పడమర దిశగా 

పయనించి సుద్ద బావి సప్లయ్ ఛానెల్ వెంట చెక్క వంతెన మీదుగా డోర్ నెం:10 -4- 53 

వరకు . 
పడమర: - పై స్థానం నుండి ప్రారంభించి ఉత్తరదిశగా పయనించి బైపాస్ రహదారిని కలిసేవరకు . 


ఉత్తరం: -క్లాక్ టవర్ జంక్షన్ నుండి ప్రారంభించి గుంటూరు మాచర్ల రహదారి వెంట తూర్పు వైపు 

పయనిస్తూ కాకతీయ కళ్యాణ మండపం రోడ్డు వరకు . 
తూర్పు : - 13 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
దక్షిణం: - చక్కా వంతెన నుండి మొదలుకొని పడమర దిశగా సప్లయ్చానల్ వెంట పయనిస్తూడోర్ 

నెం : 15 -2 -66 / 4వరకు 
| పడమర : - పై స్థానము నుండి ప్రారంభించి పాత బస్ స్టాండ్ రోడ్ వెంట ఉత్తరం దిశగా పయనిస్తూ 

బైపాస్రోడ్ జంక్షన్ వరకు మరియు పశ్చిమ దిశగా తిరిగి మునిసిపల్ మార్కెట్ వెంట 
పయనిస్తూ గార్లపాడు బస్ స్టాండ్ జంక్షన్ వరకు మరలా ఉత్తర దిశగా తిరిగి కట్టమూరి 
వారి వీధి వెంట పయనిస్తూ క్లాక్ టవర్ జంక్షన్ వరకు . 


14 వ వార్డు 


15వ వార్డు 


ఉత్తరం; - వార్డ్ నెం : 14 మరియు 13 యొక్క దక్షిణ సరిహద్దు , ( సప్లయ్ చానల్ ) 
తూర్పు : - కొర్రపాడుడోంక రహదారి నుండి ప్రారంభించిదక్షణ దిశగా జి .నాగేశ్వరరావు ఇల్లు ప్రధాన 

రహదారి వెంట పయనిస్తూ డోర్ నెం12- 2- 21 వరకు మరియు పడమర వైపు తిరిగి 
డోర్ నెం : 12 - 07- 09 వరకు మరియు దక్షిణ దిశగా తిరిగి డోర్ నెం : 12 -2 - 6 / A 
తూర్పు సరిహద్దు వరకు మరియు పశ్చిమ వైపు తిరిగిడోర్ నెం : 12 -2- 53 ఉత్తర సరిహద్దు 

మరియు దక్షిణదిశగా తిరిగి ఎన్టీఆర్ విగ్రహం (గార్లపాడు డోంకరోడ్ ) వరకు . 
దక్షిణం: -పై స్థానము నుండి ప్రారంభించి పడమర దిశగా గార్లపాడు డొంక వెంట 

పయనిస్తూగచ్చుబావి వరకు 
పశ్చిమ : - 18 వ వార్డు యొక్క తూర్పు సరిహద్దు . 


తిరిగి 


ఉత్తరం: -డోర్ నెం : 12-1- 29 మరియు 15 వ వార్డు యొక్క ఆగ్నేయ సరిహద్దు నుండి ప్రారంభించి , 

తూర్పువైపు 
సర్వేనెం:101 ,107 ,109 , 108 , 106, 105 ,101 , 99 ,98,83,49,82, 55 , 54 , 53 

యొక్క ఉత్తర సరిహద్దులలో పయనిస్తూ వడ్డవల్లి గ్రామ సర్వేనెం: 50 యొక్క ఈశాన్య 

స్థానము వరకు . 
తూర్పు : - పై స్థానము నుండి ప్రారంభించి దక్షణము వైపు తిరిగి సర్వేనెం : 50, 51, 67 , 66 యొక్క 

తూర్పు సరిహద్దు వెంట పయనిస్తూ వడ్డవల్లి గ్రామ యొక్క సర్వేనెం: 68 యొక్క 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


19 


16వ వారు 


Y0 


30 


ఆగ్నేయ మూల వరకు , 
దక్షిణం:పై స్థానము నుండి ప్రారంభించి తూర్పు దిశగా తిరిగి సర్వేనెం:68 , 70 ,169,170 , 

171, 172 ,176,177 ,178 ,181, 182, 201 ,103 ,205 , 206 , 214 , 253 ,255 ల యొక్క దక్షిణ 
సరిహద్దు వెంట పయనిస్తూ వడ్డ వల్లి గ్రామ సర్వేనెం: 256ల యొక్క నైరుతి మూల 

వరకు , 
పడమర : - పై స్థానము నుండి ప్రారంభించి తూర్పు దిశగా సర్వే నెం : 297 ,267 యొక్క తూర్పు 

సరిహద్దు వెంట పయనిస్తూ శ్మశాన వాటిక వరకు మరలా పడమర దిశగా తిరిగి 
డోర్ నెం : 13 - 12 - 2013-5 - 14 ల యొక్క దక్షిణ సరిహద్దు వెంట పయనిస్తూ 
ఉత్తర దిక్కు కు తిరిగిడోర్ నెం : 13 -5- 14 -5 వరకు మరియు తూర్పుకు తిరిగి డోర్ 
నెం : 13 - 12 -1 వరకు మరియు ఉత్తర దిక్కుకు తిరిగి ప్రారంభ స్థానము వరకు . 


17 వ వార్డు 


ఉత్తరం : - పలుదేవర్లపాడురోడ్లోనిడోర్ నెం : 13- 7 - 33 నుండి ప్రారంభించి , ఎన్టీఆర్ విగ్రహము 

మహాలక్ష్మమ్మ చెట్టు , గచ్చు బావి లనుదాటి గార్లపాడు రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం 

వరకు . 
తూర్పు : - పై స్థానము నుండి ప్రారంభించి దక్షిణదిశగా తిరిగిడోర్ నెం:13 -3- 34 . సర్వేనెం: 

262 ,259,258 వెంట పయనిస్తూ సర్వే నెం :256 యొక్క పడమర సరిహద్దు వరకు 
దక్షిణ: - వడ్డవల్లి యొక్క సరిహద్దు సర్వే నెం : 297 యొక్క దక్షిణ సరిహద్దు మరియు మునిసిపల్ 

సరిహద్దు . 
పడమర : - 19 వ వార్డు యొక్క తూర్పు సరిహద్దు నుండి మొదలుకొనిడోర్ నెం : 13-7- 33 వరకు 


FOL 


18వ వార్డు 


ఉత్తరం: -డోర్ నెం : 15 -1- 24 నుండి ప్రారంబించి తూర్పు దిక్కు గా పోతులూరి వీరా బ్రహ్మేంద్ర 

స్వామి ఆలయం మీదగా మున్సిపల్ మార్కెట్ యొక్క దక్షిణ భాగం దాటి సప్లయ్ చానల్ 

వెంట పయనిస్తూ డోర్ నెం : 15- 9 - 39 వరకు 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభించి దక్షిణ దిశగా ఎంపిపి స్కూల్ , వినాయక గుడి మీదగా డోర్ 

నెం : 15 - 2-17 , 15- 2- 3 మరియు అంజనేయస్వామి ఆలయ రహదారినిదాటి తూర్పు వైపు 
తిరిగి బొడ్డు రాయ్ మరియు శ్రీకృష్ణ దేవాలయందాటిన తరువాత దక్షిణ వైపు తిరిగి 

గచ్చుబావి వరకు 
దక్షిణం: - పై స్థానమునుండి ప్రారంభించి పడమర దిశగా మహాలక్ష్మి చెట్టు సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం, 

డోర్ నెం : 13 -8 - 11 , వెంట మసీద జంక్షన్ ,డోర్ నెం : 13 -6- 11 , జైలువీధి మీదగా 

పలుదేవర్లపాడు డొంకజంక్షన్ వరకు . 
పడమర : - పై స్థానమునుండి ప్రారంభించి ఉత్తర దిశగా పలుదేవర్లపాడు డోంక బ్రహ్మంగారి ఆలయం , 

మరియుడోర్ నెం : 13- 6-8 / 1, D .No: 13- 6- 26,గాంధీ విగ్రహం వెంట పయనిస్తూ 
డోర్ నెం : 15 -1- 24 వరకు మరియు తూర్పు వైపు తిరిగి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 

ఆలయము వరకు మరియు ఉత్తరదిక్కుకు తిరిగి మునిసిపల్ మార్కెట్ ఉత్తర 
సరిహద్దు వరకు 


20 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


| ఉత్తరం: - డోర్ నెం : 19 -6- 44 /15 ఎదురు నుండి తూర్పు వైపు కు పయనిస్తూ , డోర్ నెం : 19- 7 

39 /4 ను కలుపుతూ ఉత్తరం వైపు నాగన్నకుంట సెంటర్ ను కలుపుతూ తిరిగి తూర్పు 

నుండి పయనిస్తూ శ్రీ ప్రసన్నజనేయ స్వామి గుడి ని కలుపుతూ జెండచెట్టు వరకు . . 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభమై దక్షిణ దిశగా పలుదేవర్లపాడు డోంకా రోడ్డు ను కలుపుతూ 

సర్వే నెం :295 ఆగ్నేయ దిశ వడ్డ వల్లి సరిహద్దు వరకు . 

దక్షిణం: - నెం : 295 ఆగ్నేయ దిశ వడ్డ వల్లి సరిహద్దు నుండి పడమర దిశగా పయనిస్తూ సర్వే నెం : 
19 వ వార్డు 

295, 159, 158 , 157 వరకు మరియు ఆగ్నేయ దిశ గా సర్వే నెం: 157,156 ఉత్తర దిశ వడ్డ 

వల్లిసరిహద్దు . 
పడమర : - సర్వే నెం:154 సత్తెనపల్లి నైరుతి మూల నుండి ఉత్తరంవైపుగా పయనిస్తూ సర్వే నెం : 

- 154, 149, 148 155 సత్తెనపల్లి గ్రామ తూర్పు సరిహద్దును తాకుతూ ఉత్తర దిశ ప్రారంభ 
స్థానము . 


ఉత్తరం: -రాములవారి గుడి వాయువ్య దిశ నుండి పయనిస్తూ తూర్పుకి బైపాస్రోడ్ నుండి 

వెళుతుంది .రాజీవ్గాంధీమునిసిపల్ కాంప్లెక్స్డోర్ నెం : 15 - 2- 47 చర్చ్ కి ఎదురు వరకు . 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభమై దక్షిణ దిశగా పయనిస్తూడోర్ నెం: 15 -2- 32, మీదుగా చక్క 

వంతెన బజార్ నుండి తిరిగి పశ్చిమ దిశగా పయనిస్తూ శ్రీపోతురి వీర బ్రమ్మంద్ర స్వామి 
గుడి మీదుగా గార్లపాడురోడ్డు దక్షిణ దిశగాగాంధీ బొమ్మ వరకు మరియు పడమర దిశగా 

పయనిస్తూ పలుదేవర్లపాడురోడ్డు మీదుగా జెండచెట్టు కేంద్రం వరకు . 
దక్షిణం: - పై స్థానం నుండి ప్రారంభమైదక్షిణ దిశగా పయనిస్తూ బ్రహ్మ గారి గుడి నుండి పడమర 

వైపు గా నాగన్న కుంతరోడ్డు మీదుగా డోర్ నెం : 16 - 11- 55 . 


20వ వార్డు 


పడమర : - పై స్థానం నుండి ప్రారంభమై ఉత్తరం దిశగా భావనరుషి గుడి రోడ్డు ఎదురు నుండి 

కలుపుతూ మునిసిపల్ ఆఫీసు జంక్షన్ ఎదురు వరకు మరియు తిరిగి వాయువ్య దిశగా 
కలుపుతూ మునిసిపల్ ఆఫీసు మరియురాములవారి గుడి వరకు . 


ఉత్తరం: -డోర్ నెం : 19-1- 20 నుండి ప్రారంభమై మునిసిపల్ ఆఫీస్రోడ్ తూర్పు దిశగా 

పయనిస్తూ మునిసిపల్ ఆఫీస్ జంక్షన్ వరకు .. (రామాలయం వెనక భాగమున ) 
తూర్పు : - 20 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
దక్షిణ : - 19 వ వార్డు యొక్క ఉత్తర సరిహద్దు , మీదుగా పయనిస్తూ డోర్ నెం: 19- 6- 10 / 6 వరకు . 
పడమర: - పై స్థానం నుండి ప్రారంభమైఎదురుడోర్ నెం : 19 -5 - 77 తిరిగి పడమటి వైపు గా 

పయనిస్తూ డోర్ నెం : . 19 -5 -4 మరియు ఉత్తరం వైపు పయనిస్తూడోర్ నెం : 19 -5 - 15 
కలుపుతూ ఉత్తరం సరిహద్దు వరకు , 


21 వ వార్డు 


ఉత్తరం: -డోర్ నెం : 20 - 3- 56 ( షాదిఖానా రోడ్ ) నుండి తూర్పు వైపుకు , అమ్మి శెట్టి వారి వీధిని 

కలుపుతూ మరియు అమ్మి పెట్టి వారి వీధి వెంట ఉత్తరం వైపు నుండి డోర్ నెం : 20 -4- 21 

మరియు తూర్పు వైపు తిరుగి బైపాస్ రహదారి హద్దు . 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభించి , 24 మరియు 21 పడమర సరిహద్దు నుండి కలుపుతూ 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


21 


22వ వార్డు 


డోర్ నెం : 19 -7 - 39 / 3 వరకు . 
దక్షిణం: - పై స్థానం నుండి ప్రారంభించి పశ్చిమ దిశగా షాదీ ఖానా బజార్ ను కలుపుతూ దక్షిణం 

వైపుడోర్ నెం : 19- 6 -44 /10, 11 వరకు , 
పడమర: - పై స్థానం నుండి ప్రారంభించి షాది ఖానా బజార్ ఉత్తర సరిహద్దు వరకు 


ఉత్తరం: - గుంటూరు - మాచర్ల రోడ్ ( మునిసిపల్ సరిహద్దు నుండి 5 లాంతరు కేంద్రం ) 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభించి దక్షిణం వైపుగా బైపాస్ రహదారి వెంబడి కలిసే వరకు 

పయనిస్తూ డోర్ నెం : 20 - 5- 12 ను నుండి తిరిగి పడమర దిశగా అమ్మిసెట్టి వారి వీధి ని 
కలుపుతూ దక్షిణ దిశగా డోర్ నెం : 20-4 -47 నుండి పడమర దిక్కునకు తిరిగి పడమర 
వైపున షాదీ ఖానా బజార్ దక్షిణ దిశగా షాదీ ఖానా బజార్ డెడ్ ఎండ్ రోడ్డు వరకు . 
మరియు తూర్పు నుండి తిరిగి దక్షిణ వైపునడోర్ నెం : 19- 6-44 /15 నుండి పయనిస్తూ 
పడమర సరిహద్దు సర్వే నెం : 165 . 167, 170 ,172 , 162 , 163,164 ,155 మున్సిపల్ 

సరిహద్దు వరకు . 
దక్షిణ: - మున్సిపల్ పరిమితులు . 
పశ్చిమ : - మునిసిపల్ పరిమితులు . 


23 వ వార్డు 


AM 


ఉత్తరం : - 5 లాంతర్ జంక్షన్ నుండి ప్రారంభించి తూర్పుదిశగా మాచర్ల - గుంటూరు రహదారిని 

కలుపుతూక్లాక్టవర్ జంక్షన్ వరకు . 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభించి ,గార్లపాడురోడ్ దక్షిణదిశగా పయనిస్తూ గార్లపాడు బస్స్టాప్ 

వరకు , 
దక్షిణం: - పై స్థానం నుండి ప్రారంభించి పడమర దిశగా మునిసిపల్ ఆఫీసు ను కలుపుతూ 

వేణుగోపాల స్వామి గుడి రోడ్ జంక్షన్ కలిసేవరకు . 
పడమర : - పై స్థానం నుండి ప్రారంభించి ఉత్తరం దిశగా వేణుగోపాల స్వామి గుడి రోడ్డు ను తాకుతూ 

ఉత్తర సరిహద్దు వరకు , 


24 


ఉత్తరం: - శివాలయం రోడ్డు జంక్షన్ నుండి ప్రారంభించి , మరియు తూర్పు దిశగా పయనిస్తూ 

సంగం గుడి బజార్రోడ్ జంక్షన్ డోర్ నెం : 18 -1- 92 వరకు . 
తూర్పు : - పై స్థానం నుండి ప్రారంభించి , సంగం గుడి బజార్ మరియు బవిరిశెట్టి వారి వీధి నుండి 

దక్షిణం వైపు గా కలుపుతూ ,క్లాక్ టవర్ జంక్షన్ గుంటూరు - మాచర్ల రహదారి హద్దు . 

దక్షిణ: - పై స్థానం నుండి ప్రారంభించి , పడమర వైపు గా పయనిస్తూ 5 లాంతర్ జంక్షన్ వరకు . 
25 వ వార్డు పడమర: - పై స్థానం నుండి ప్రారంభించి , అచ్చంపేటరోడ్ వెంబడి ఉత్తరం వైపు గా తిరిగి ఉత్తర 

సరిహద్దు జంక్షన్ వరకు కలుస్తుంది . 


ఉత్తరం: - అచంపెట్ రోడ్ . (పోలేరమ్మ టెంపుల్ రోడ్ జంక్షన్ నుండి శివాలయం ఆలయం జంక్షన్) . 
| తూర్పు : - అచ్చంపేట రోడ్లోని శివాలయం నుండి ప్రారంభించి దక్షిణదిశగా పయనిస్తూ అచ్చంపేట 


22 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


రోడ్డు 5 లాంతర్ జంక్షన్ వరకు . 
దక్షిణం: - పై స్థానం నుండి ప్రారంభించి గుంటూరు - మాచర్ల రోడ్డు వెంబడి పడమర వైపు గా 

పయనిస్తూ పోలేరమ్మ టెంపుల్ స్ట్రీట్ జంక్షన్ వరకు . 
పడమర : - పై స్థానం నుండి ప్రారంభమై, ఉత్తరం దిశగా పయనిస్తూ తిరిగి పడమర దిశగా పయనిస్తూ 

పెద్ద మసీద్రోడ్ వెంబడి పీర్లాచావాడి రహదారిని కలుపుతూ , ఉత్తర దిశగా పీర్లాచావాడిని 
కలిసే వరకు మరియు తూర్పు దిశగా తిరిగేవరకు పోలరమ్మ ఆలయం మీదుగా ఉత్తరం 
వైపు అచ్చంపేట రోడ్జంక్షన్ వరకు . 


26 వ వార్డు 


ఉత్తరం: - మునిసిపాలిటీ సరిహద్దు సర్వే నెం : 130 వాయువ్య దిశగా ప్రారంభమై తూర్పుదిశగా 

పయనిస్తూ సర్వే నెం: 130, 131, 132 ,180 ఉత్తర సరిహద్దు నుండి కలుపుతూ అట్చంపెట్ 

రోడ్ జంక్షన్ వరకు . ( కంకర్ణాపాడుడోంకా ) 
తూర్పు : - వార్డ్ నెం : 26 యొక్క పశ్చిమ సరిహద్దు వరకు , 
దక్షిణ:- మాచర్ల - గుంటూరు ఆర్ . ఎం .బి రోడ్డు ( సర్వే నెం: 137 యొక్క నైరుతి మూల వరకు . 
పడమర:- పై స్థానం నుండి మొదలైసర్వే నెం :130వాయువ్యదిశ సరిహద్దు వరకు . 


27 వ వార్డు 


ఉత్తరం: - సాయి కృష్ణ థియేటర్ దక్షిణ వైపు నుండి ప్రారంభించి తిరిగి దక్షిణం గుండా పయనిస్తూ | 
వీరా బ్రహ్మేంద్ర స్వామి ఆలయం మీదుగా ట్యాంక్ బండ్ రహదారినితాకుతూ తిరిగి తూర్పు వైపు 

డోర్ నెం : 18 -2 -103 /15 /4 కలుపుతూ ట్యాంక్ బండ్ వరకు . . 

తూర్పు : - 4 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
28వ వార్డు | దక్షిణ: -డోర్ నెం : 18 -1- 92 నుండి ప్రారంభ మై తిరిగి పశ్చిమాన శివాలయం గుడి నుండి 

అచ్చంపేట రోడ్డు కలిసేవరకు (పోలేరమ్మ ఆలయరోడ్ జంక్షన్) . 
పడమర : - పై స్థానము నుండి మొదలై, ఉత్తర దిశగా అచ్చంపేట రహదారి వెంట పయనిస్తూ సాయి 

కృష్ణ థియేటర్ దక్షిణ సరిహద్దు వరకు . . 


ఉత్తరం: - సర్వే నెం : 93 నైరుతి దిశలో మొదలై రైల్వే పట్టాల వెంట పయనిస్తూ సర్వే నెం : 77 

యొక్కవాయువ్య దిశ సరిహద్దు వరకు . 
తూర్పు : - పై స్థానము నుండి మొదలైదక్షిణందిశగా పయనిస్తూ 30వ వార్డు పడమర సరిహద్దు ను 

తాకుతూ 30 వ వార్డు నైరుతి దిశగా పయనిస్తూ కంకణాలపల్లిరోడ్డుదక్షిణం సరిహద్దు 

వరకు . 
29 వ వార్డు దక్షిణం: - పై స్థానము నుండి మొదలై, పడమర వైపుకు తిరుగి పయనిస్తూ కంకణాలపల్లిడొంకరోడ్డు 

ను తాకుతూ మున్సిపల్ సరిహద్దు వరకు 
పడమర: -పై స్థానము నుండి మొదలై, తిరిగి ఉత్తరం వైపు గా పయనిస్తూ సర్వే నెం :2వాయువ్య 

దిశ సరిహద్దు వరకు . 


ఉత్తరం: - సత్తెనపల్లి యొక్క సర్వే నెం. 77 యొక్క వాయువ్య మూలలో నుండి ప్రారంభించి రైల్వే 

ట్రాక్ వెంట తూర్పు వైపు గా పయనిస్తూ సర్వే నెం .278 యొక్క నైరుతి దిక్కు లో కలిసే | 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


23 


30 వ వార్డు 


వరకు . ( భీమవరంరోడ్ ) వరకు . 
తూర్పు : - 3వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు . 
దక్షిణః - పాత సమ్మర్స్టోరేజ్ ట్యాంక్ యొక్క ఆగ్నేయ దిక్కు నుండి ప్రారంభమై 

రైల్వే స్టేషన్ రహదారి నుండి పయనిస్తూ (ఊర చెరువు ),ఊర చెరువు యొక్క నైరుతి దిక్కు 
లో కలిసేవరకు ఊర చెరువు యొక్క దక్షిణ సరిహద్దు వెంబడి పశ్చిమ దిశగా పయనిస్తూ 
మరియు సాయి కృష్ణ థియేటర్ యొక్క దక్షిణ రహదారి గుండా అచ్చంపేట రహదారి గుండా 

ఉత్తరం వైపు ముగిస్తుంది . 
పడమర: - పై స్థానము నుండి మొదలైమహబూబ్ నగర్ ఏది సంఖ్య : 11 గుండా పయనించి 

అట్చంపెట్ రహదారి వెంట ఉత్తరం వైపు పయనిస్తూ మరియు పడమర వైపుడోర్. నెం : 23 
8 - 4 వరకు కలుస్తూ మరియు పడమర వైపుకు తిరుగుతుంది మరియు ఉత్తరం వైపు 
గా పడమర సరిహద్దు సర్వే నెం : 113,82 మరియు 78 దగ్గర తిరిగి ఉత్తరం వైపు గా 
మరియువాయువ్య దిశగా S.No: 77 వద్ద కలుస్తుంది . 


31 వ వార్డు 


ఉత్తరం: - పైస్థానము నుండి మున్సిపల్ సరిహద్దు సర్వే నెం :2వాయువ్య దిశ లో మొదలై 

తూర్పు దిశగా పయనిస్తూ ఉత్తరం సరిహద్దు నుండి సర్వే నెం : 14 ,15 ,16, 33 , 34 ,36 , 37 

యొక్క ఉత్తర సరిహద్దు వెంట తూర్పు వైపు పయనిస్తూ మరియు సర్వే నెం37. ఈశాన్య 

మూల వరకు . 
తూర్పు : - 1 వ వార్డు యొక్క పశ్చిమ సరిహద్దు ( అబ్బురురోడ్ ) 
దక్షిణ: - రైల్వే గేట్ జంక్షన్ నుండి మొదలైతిరిగి పచ్చిమ వైపుగా పయనిస్తూ సర్వే నెం:92 నైరుతి 

మూల మున్సిపల్ హద్దు వరకు . 
పశ్చిమ : - పై స్థానము నుండి మొదలైతిరిగి ఉత్తర దిశగా పయనిస్తూ పచ్చిమ మున్సిపల్ సరిహద్దు 

సర్వే నెం : 92, 914 ,89, 67,6,5,4, 3 నుండి కలుపుతూ పశ్చిమ సరిహద్దు వెంట సర్వే 
నెం :2వాయువ్య దిశ సరిహద్దు కలిపే వరకు . 


పి . శ్రీనివాసరావు, 

కమీషనర్ , 
సత్తెనపల్లిపురపాలక సంఘం, 

సత్తెనపల్లి. 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www.apegazette. cgg. gov.in 


